Registered No. M-4484. 


యిట్ద న 


నందక 


వాల్యుం 1] 


1942 వ సం॥ ఆగస్టు నెల వ తేది శుక్రవారం 


[న 81రు, 


ఇండియాకు బ్రిటిష్‌వారి స్వపరిపాలనా వాగ్దానము. 


భారతదేశ రాజకీయ వ్యవహారాలను గూర్చి 
ఇంగ్లాండులోను అమెరికాలోను గల పత్రికలు 
ఎక్కువగా విమర్శించి వ్రాస్తున్నవి. మాంచె 
స్టరు గార్జియను అను ఇంగ్లండుదేశఫు పత్రిక 
చాలా ఉదారమైన భావాలు కలది. ఆ, పత్రిక 
యిట్లు 'వ్రాయుచున్నది..._.ఇండియాకు స్వపరి 
పాలనా స్వాతంత్ర్యం తప్పకుండా ఇస్తామని 
(బ్రిటిష్‌ గవర్న మెంటువారు వాగ్దానము చేసి 
యున్నారు. ఆ వాగ్దానము రద్దుకాకుండా 
యధావిధిగానే నిలిచియున్నదని ఇండియా కార్య 
దర్శియైన అమెరీగారు నొక్కివక్కాణించారు. 
కాబట్టి అమెరీగారు చెప్పిన ఆ మాటలను భార 
తీయులున్నూ, ఆంగ్రేయులున్నూకూడా శ్రద్ధగా 
గమనించవలసియున్నది. సర్‌ స్టాఫర్డు (కిఫ్పు 
గారు ఇండియాకు బ్రిటిష్‌ గవర్నమెంటు తరఫున 
వచ్చియుండిరి. అదివరలో బ్రిటిష్‌వారు చేసిన 
స్వాతంత్ర్య వాగ్దానమును [క్రిప్పుగారు రద్ద చేయ 
లేదు. క్రిప్పుగారి రాయబారములు విఫలమై 
నంత మాత్రమున బ్రిటిష్‌వారు తమ వాగ్గాన 
మును ఉపసంహరించుకొన్నారనిగాని వదలు 
కొన్నారనిగాని కొందరు అరం చేసుకొన్నారు. 
కాని అటువంటిది జరగలేదు సరికదా, (క్రిప్పు 
గారు సూచించిన షరతు పద్ధతులను నిరాకరించి 
నది కాంగెసు పార్టీ వారే. అందుమూలంగా 
మస్తిం లీగువారుకూడా నిరాకరించారు. కామన్సు 
సభలో యీ విషయమై ఒక సభ్యుడు ప్రశ్న 
అడిగితే, అమెరీగారు గత ఏప్రిల్‌ 28 వ తేదీని 
యీ [క్రింది రీతిగా జవాబు చెప్పియున్నారు :-=- 
క (శిప్పుగాక) షరతు "సూచనల చిత్తు పణాళికను 
ఉపసంపహరించుకొనడ మెనద'నే మాటకు అర్షమేమి 

టసి అడుగుచున్నారు. భారత దేశానికి వీలైనంత 

త్వరలో, సంపూర్ణ స్వాతం! త్యం పొందవ లె 

ననే బిటిక్‌ 'సంకల్పమును మాతం (భిటిమ్‌వారు 
ఉపసంహరించుకొనలేదు. తమ దేశ రి 


స్టీతులకు తగన రీతిగా భారతీయులే తగిన 
(గ్రజత్వ విధానమును నిర్ణయించుకొని సంపూర్ణ 


స్వాతం, క్యమును పొందవచ్చుననియెొడి బిటిష్‌ 
సంకల్పమును ఉపసంహరించుకో లేదు. ** 
ఇటీవల కాంగ్రెసు వర్కింగుకమిటీ చేసిన 
ప్రకటన యనంతరం కామన్సు సభలో ఈ విష 
యం చర్చ చేయబడెను. జూలై 80 వ శేదిని 
ఇండియా కార్యదర్శి ద్వారా బిటిష్‌ గవర్న 
'మెంటువారు యూ (క్రింది రీతిగా తిరిగి నొక్కి. 
వక్కాణించిరి ఫా 
“ భారతీయులు సంపూర్ణ స్వాతం త్యమును పొందు 
టకు సంపు "రమైన అవకాసము నొసంగసటశే 
(భిటిమ్‌వారు 'సంకల్పించియున్నారు, ల్‌ 
కాం(గసుసభవారు సమష్టి సత్యాగ్రహం 
సాగిస్తామని బెదరించుటవల్లనే, బ్రిటిష్‌వారు అది 
వరకు చేసిన వాగ్దానమును ఉపసంహరించుకొనుట 
సంభవించినదని శత్రు రాజ్యాలవారు తమ రేడి 
యోలో చెప్పుచున్నారు. కౌని, యిటువంటి 
అపార్థ కల్పనలను అమెరీగారు యీ క్రింది 
విధంగా బాగా ఖండించారు :_ 
£6 కాం గను పార్చీవారు ఏ పద్దతిని ఆవలంభీంచి 
నప్పటికీ దానితో సిమి త్తం లేక్ళుండా నే, బిటిజఐ 
నారి సంకల్ప స్వరూపం యథావిధిగా ఉం 
టుంది * 
ఇండియాలో ఉన్నటువంటి ఆంగ్రేయ వర్తక 
సంఘముల హక్కు భుక్రములకు భంగం కలుగ 
కుండా స్వపరిపాలనా విధానంలో కొన్ని రత్షణ 
నిబంధన లుండగలవని మీరు అభయవా స్త 
మిచ్చెదరా యని ఇండియా కార్యదర్శిని కామన్సు 
సభలో అడుగగా అమెరీగారు ఖండితంగా యిట్లు 
జవాబు చెప్పిరి ప 
“ యుద్ధానంతరం భారతీయులు తమంశట తాము 
ఇర్గ యించుక సెడి 'స్వపరిపొలనా విధానమును 
(భిటిమ్‌వారు ఆమాదిస్తారు కాసి ఇండియా 
లోని ఆంగ్లేయ వర్తకుల హక్కు అను “కాపాడ 
గల రతేణ నిబంధనలు ఉం ఖేనేశప్ప భారతీయులు 
సిర్ణయించుకొ నే స్వతంత్ర పరిపొలనా విధానమును 
(భిటిమ్‌వారు ఆంగీకరింపజాలర నే వరతు అేదు* 
అటువంటి రక్షణలు అంగ్లేయ వర్తకులకు ఇండి 


యాలో కశావలసినమయెడల ఉత్తర్మత ఏర్పడే భవి 
బ్యా రత (శభుత్వమువారితో రాయచారములు 
జరుపుకొని అట్టి ఏర్పాట్లు చేస్చికానట యుక్త 
ము. 
అదేవిధంగా (ప్రభువుల సభలో డివాన్షయిరు 
(ప్రభువుకూడా చెప్పియున్నాడు :-_ 

“ భారతదేశం మనకు లోబడియుండేీ రాజ్యం అనే 
పొళకాలవు భావాలు పోయినవి థారిత డేశం 
కూడా మనతో 'సమాన భాగస్వామిగా ఉండవశె 
ననే భావాలు వీర్చడియున్నవి. అటువంటి భావాల 
కన్నూ (శత్యేక రక్షణ సిబంధనలు ఇడి యు 
లో అంగ్భేయుల కుండవలెనను భావములకున్నూ 
పొత్తు కలియదు క్ల 


ఇంగ్లాండులోనే ఒక గొప్ప జమీందారీ ప్రభువు 
ఆ రీతిగా ఖండితంగా చెప్పియుండిన సంద 
రృంలో, జపానువాన్ల సైగానునురీడి రేడియో 
ద్వారా ఇంగ్లీషులో ఏమని (ప్రచారం చేసినారో 
చూడండి 
“బిటిస్‌ (ప్రభువులు, లక్షొధికారులు, శ్రీమం 
తులు, సామంతులు, తమ భాగ్యభోగ్య 
ములను వదలుకొనుటకు ఇష్టంలేక 
భారతదేశంలోని (ప్రజలలో నూటికి 90 
వంతు మందికి యిష్టంలేకపోయినా, ఆ 
దేశంలోని 40 కోట్ల ప్రజలను తామే 
లోబరచుకొని పరిపాలించవలెనని సంక 
ల్పించుకొనియున్నారు. కనుక యిటు 
వంటి బిటిష్‌వారిని ఎదిరించుటకొర కే, 
కాంగ్రెసు సభవారు తగిన (ప్రతిక్రియ 
చేయదలంచుచున్నారు.” 
శత్రు రాజ్యాలవారు తమ రేడియోలో కాం 
(గైసువారి 'హెర్ణా తీర్మానమునే ఎక్కువగా మెచ్చు 
కొనుచున్నారు. శత్రు రాజ్యాలవారు తాము 
సాధించుచున్న యుద్ధ విజయమువల్ల బ్రిటిష్‌ 
వారికి ఎక్కువగా ఒ డిని కలుగచేసే, అందు 
మూలంగా కాం(గైసు 'సభవారి కోరికలను బ్రిటిష్‌ 
వారు నెర వేర్చునట్లుగా చేయగలమనియు, కాం 
(గైసు సభవారు తాము కోరెడి కోర్కెల విష 
యంలో పట్టువీడకుండా ఉండవలెననియు, శత్రు 
వులు తమ 'రేడియోద్వారా కాం(గెసు పార్టీవారిని 
“హెచ్చరిస్తున్నారు. సైగాను రేడియోలో జూలై 
80 వ కేదిని యూ (కింది రీతిగా చెప్పబడెను సమాన 


$$ స్టాలినో గాడు _్రమాదావ స్టలో ఉంది. ఆ లెగ్టాం 
డియాకూడా అట్టి స్థితిలోనే ఉన్నది కనుక, 

మీకు ఎక్కువ కోరికలు లభించ గలవు, ” 
కాని, ప్రత్యక్ష విషయములను పరిశీలిస్తే పై 
అభిప్రాయము దురభిప్రాయమని తెలియగలదు. 


యుద్ద సంచిక 
ధి 


[ ఆగస్టు 


భారతదేశము మీదకు శత్రువు దండెత్తుటకు సిద్ధ 
ముగా ఉన్నాడు గనుకనే, యుద్ధం "జరిగినంత 
కాలము ఏవిధమైన కోరికలున్నూ ఇప్పుడు నెర 
వేర్చబడజాలవు.. ఇప్పుడు భారతీయుల కోరిక 
లను తీర్చినయెడల, ఇండియా ప్రభుత్వమునశే 
అపాయం కలుగును. భారత దేశమునుగాని, 
చై నానుగాని రక్షించుటకు బిటిష్‌వారికి సాధ్యము 
కాదు. అందువల్లనే వార్థా తీర్మానమును అమె 
రికను (ప్రముఖులును, (బ్రిటిష్‌ (ప్రముఖులును 
అంత తీవ్రంగా బండించవలసివచ్చినది. కాని, 
భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యమును యిచ్చు 
టనుగూర్చి (బ్రిటిష్‌ వత్రికలుగాని, బ్రిటిష్‌ గవర్న 
మెంటుగాని, స్పష్టంగానే చెప్పుచున్నవి. 

(క్రిప్పుగారి రాయబారములు విఫలమైనందుకు 
సంతోషిస్తూ శతు పతమైన ఫిన్లండు దేశంలోని 
హెల్సింకీ నగరపు రేడియోలో ఏప్రిలు 18వ 
తేదిని యిట్లు చెప్పబడేను :.-- 


“ జఇండింయాలాో (కిఫ్పు రాయబారం భగ్న మగుటవల్ల 
అక్షు-రాజ్యాలవారికీ గాప్ప విజయము లభించి 
నట్టుగా ఉంది, $2 


క్రప్స రాయబారము విఫలమెనందుకు చైనా 
'ప్రభుత్వమువారు తమ ఆశాభంగమును వెల్ల 
డించిరి. అందుకు జపానువారు తమ నంతోష 
మును తమ రేడియోలో వెల్లడించిరి. నాటినుండి 
నేటికి మూడున్నర మాసాలు గడచినవి. శత్రు 
వులు మాత్రము నిరంతర (ప్రచారము చేయు 
చున్నారు. ట్రిటిష్‌వారియెడల భారతీయులలో 
ద్వేషమును పురిగొల్పుచున్నారు. 

క్రిప్సుగారు ఇండియాకు వచ్చినప్పుడు వారితో 
కలిసి సహాయంగా వారి సంప్రతింపులకు తోడ్ప 
డిన ప్రొఫెసరు కూప్తాండుగారు తమ ప్పస్తక 
ములో |వ్రాసికొనిన యీ [క్రింది (ప్రక్నో త్తరము 
లను గమనించవలెను. పత్రికా (ప్రతినిధులు 
ఢిల్లీలో క్రివ్సుగారిని ప్రశ్నలు అడుగగా క్రిప్పు 
గారు యీ [క్రింది సమాధానములను చెప్పిరి :.--- 

ప్రశ్న. నూతన భారతదేశ సమితి ఇం 
గ్లాండుతో సంబంధం వదలుకొనుటకు అధికారం 
కలిగియుండునా ? 

జవాబు.---అవును కలిగియుండును, 

ప్రశ్న.---(ప్రపంచంలోని ఏ యితర రాజ్యం 
తోనై నను ఒడంబడిక పత్రములను వ్రాసికొను 
టకు హక్కు_కలదై. యుండునా ? 

జవాబు.---అవును. 


1042] 


ప్రశ్న.--గవర్నరు జనరలు సంగతి? ఏమి 9 

జవాబు..----స్వపరిపాలనా విధానం నిర్ణయిం 
చెడివారే ఆ విషయంకూడా పరిష్కరిస్తారు. 

ప్రళ్న.—ట్రిటిష్‌వారు ఎట్టి వ్యవహారదశలో 
ఇండియాను విడిచిపోతారు ? 

జవాబు.---నూతన రాజ్యాంగవిధానం నిర్ణ 
యం అయినపిమ్మట, ఆ విధానమును అమలు 
పరచుటకు బ్రిటిష్‌వారే ఫూనుకొనెదరు. కొత్త 
ప్రభుత్వం అమలులోనికి రాగానే, ప్రాత అధి 


యుద్ద సంచిక 
ధి 


కారులు తమ అధికారమును భారతీయులకు 
ఒప్పజెప్పి ఇండియానుంచి వెళ్లి ఫోయెదరు. 
ప్రశ్న.---మీరు ఇచ్చేది ఏమిటి? “స్వా 
తంత్ర్యం ” అనేది ఒక్కటే కావాలి. 
జవాబు.---ో సంపూర్ణ స్వపరిపాలనము' "అనే 
సులభశబ్దమును ఉపయోగించినాము. ఆ మాటకు 
నిర్వచనంకూడా చేసినాము. కాబట్టి సంపూర్ణ 
మెన స్వయంనిర్లయాధికారమునకును స్వపరిపాల 
నాధికారమునకును అపార్థముల కవకాశం లేదు. 


ఉత్తర ధృవ సముద్రం ద్యారా రబగ్యాకు సప్టయిలు. 


ఉత్తరధృవ సము[ద్ర ప్రాంతంమీదుగా అమె 
రికాయున్నూ ఇంగ్లాండున్నూ రష్యాకు ఆయుధ 
సామ(గులను అనేకము ఓడలమీద రవాణా 
చేయుచునే యున్నవి. జర్మను విమానాలు, 
జర్మను యుద్ధనావలు ఎన్ని విధాలుగా అడ్డగించు 
చున్నప్పటికీ, వాటిని తప్పించుకొని, లేదా వాటిని 
ధ్వంసంచేసి ఆ యుద్ధ సామగ్రులు చేర్చబడు 
చునేయున్నవి. ఒక నావల మురా యిటీవల 
యీ వేసంగిలో రష్యాకు పంపబడింది. ఆ 
నావల మురాలోని ఒక అమెరికా నావలోని 
అమెరికను ఇంజనీరగు ఆర్‌. డి. వింబర్లీ గారు 
తమ ప్రయాణ విశేషములను వివరించినారు. 
వారికి చేతి ఎముక యొకటి ఆ (ప్రయాణంలో 
విరిగింది. అక్కడి మంచుగడ్డల చలిచేత 
శరీరం అక్కడక్కడ విపరీతంగా పగిలి పుండ్ల 
యినవి. కాని యిప్పుడు స్వస్థత జెందుచున్నా 
రు. అమెరికాలో టెక్సాను పరగణాలో వావు 
సను పట్టణంలో ఒక ఆస్పత్రిలో ఉన్నారు, 
ఆయనతో కలిసికొని మాట్లాడగా ఆయన యీ 
(క్రింది విశేషాలు చెప్పిరి :-=- 

“జర్మనులు మానావల మురాను అడ్డగించుటకు 
సముద్రంమీద ఎన్ని యుద్దసన్నాహములు చేయ 
వలెనో అన్ని సన్నాహములు చేసారు. ఒక్క 
గురఫు దళాలను మాత్రం సము[ద్రంమీదకు 
జర్మనులు తీసికొని రాలేకపోయినారు. మంచు 
గడ్డతో సముద్రం ప్పూర్తిగా ఘనీభవించియున్న 
ట్రయితే, గుర్రపు దళాలనుకూడా మా ఓడలమీదకు 
జర్మనులు దండె త్తించెడివారే. 

మా నావలమురా ఉత్తరధృవ సముద్రంలోకి 
ప్రవేశించిన తర్వాత, ఒక వైపున మంచుగుట్ట 
Hu 


లున్నాయి. మరొకవై పున జర్మను జలాంతర్గము 
లున్నాయి, మంచుగుట్టలవద్ద మూడు జర్మను 
యుద్ధనావలు దాగిఉన్నాయి. (బ్రిటిష్‌ యుద్ధనావలు 
మా నావల మురావెంట కాపలాగా వస్తున్నాయి. 
ఒక యుద్దనావలోని కమాండరు (నౌకాదళపతి) 
ఏమైనాసరే, తన నావ నాశనమైనాసరే, యని 
తెగించి, సాహసించి, పూర్తియైన గమన వేగంతో 
ఆ యుద్ధనావను ఆ మంచుగుట్టలమీదకు నడి 
పించాడు. ఆ నావ బ్రహ్మాండంగా ఆ మంచు 
గుట్టలగుండా చొచ్చుకొని, వాటి వెనుకనున్న 
మూడు జర్మను యుద్ధనావలమీదను ఫిరంగులను 
బారుచేసి కాల్చినది. ఆ మూడు జర్మను యుద్ధ 
నావలు వెంటనే ముంచివేయబడినవి. ఆవిధంగా 
మా నావలమురా రక్షింసబడింది. 


రష్యాకు సరకులను చేర్చెడి యీ బ్రిటిష్‌ 
అమెరికను నావలలోనివారు అనేక (ప్రాణాపాయ 
ములకు తెగించి అష్టకష్టాలు పడుచున్నారు. 
కాని, అందువల్ల రష్యాకు ఆ ఉత్తరధృవ (ప్రాంత 
సము[ద్రతీరపు రేవులలోనికి నిరంతరంగా సామ 
గ్రులు దిగుమతి యగుచునేయున్నవి. 


రష్యనులు చాలా మొండి పట్టుదలగలవాళ్లు. 
ఓడమీదనుంచి రష్యను రేవులోనికి టాంకులను | 
దింపునప్పుడు, ఆ టాంకుయొక్క_ ఫిరంగులు 
మందుగుండ్రతో పూర్తిగా బారుచేయబడిన పిమ్మ 
టనే దింపబడుచున్నవి. ఆ రేవులమీద ప్రతి 
రాత్రియును జర్మను విమానాలు బాంబులు వేసి, 
రేవులోని కట్టడములను పాడుచేస్తూనే ఉన్నవి. 
కాని రష్యనులు పగలంతా ఆ పాడైన భాగము 
లను తిరిగి మరమ్మతు చేయుచునేయున్నారు. ” 


4 యుద్ధ సంచిక 


[/-ఆగస్టు 


వేలకొలది ఆకాశ గొడుగులు, 
అందుకొర కె ఇండియాలో తయారు చేయబడుచున్న సిలుగా గుడ్డ, 
యా (ఆ 


ఆకాశ గొడుగులను తయారుచేయుటకు 
సిల్కు గుడ్డ కావాలి. ఈ గొడుగులకు కశ్హైడి 
చేపు కావాలి. ఆ సిల్కు గుడ్డను తయారు 
చేయుటకు సట్టునూలు సమృద్ధిగా సప్పయికావా 
లి. ఇవి సమృద్ధిగా ఎచట దొరకునో తెలిసి 
కొని అటు సం ఆ సరకునకు ఆర్డరు యి 
వ్వాలి, ఈ సిల్కు గుడ్డను తయారుచేయుట 
కొరకొక ఫ్యాక్టరీ ప్రత్యేకంగా ఇండియాలో పని 
చేయుచున్నది. రెండు రాష్ట్ర్రాలల్లో అనగా 
మద్రాసు రాష్ట్రంలోను, బెంగాలు రాష్ట్రంలోను 
ఫిలేచరు సిల్కు గుడ్డయొక్క ఉత్పత్తి రూ 
18,50,000 లు కిమ్లతు వరకు వృద్ధి చేయబడును. 

ఫిలేచరు సిల్కును అపారంగా జపాను దేశ 
మిదివరకు సష్టయిచేయుచుండెను. ఇప్పు డీసిల్కు 
ను జపాను 'సష్హయిచేయలేదు గనుక్క ఇండియా 


సప్టయిచేసి ఆ వ్యాపార లాభమును పొందగలదు. 
ఈ కొత్త ఆర్జరులవల్ల మైసూరు సంస్థానంతో 
సహాచేరిన మద్రాసు రాష్ట్రమున్నూ, బెంగాలు 
రాష్ట్రమున్నూ యీ వ్యాపార లాభమును పొంద 
గలవు. మధ్రాసు రాష్ట్రములో యీ ఫిలేచరు 
సిల్కు ఉత్పత్తి (ప్రత్యేకంగా మద్రాసు గవర్న 
'మెంటువారి కంట్రోలులో నే ఉండును. మైసూరు 
సంస్థానంలో కొంతవరకు గృహ పరిశ్రమగా 
ఫిలేచరు సిల్కు తయారగుచున్నది. కనుక 
(ప్రయివేటు కం ట్రాక్టులద్వారా కొంతవరకున్నూ 
మైసూరు సంస్థాన (ప్రభుత్వంద్వారా కొంతవర 
కున్నూ ఫిలేచరు సిల్కు నప్తయిచేయబడును. 
బెంగాలు రాష్ట్రములో ప్రయివేటు కంట్రాక్టుల 
ద్వారానే ఫిలేచరు ని సిచ్క గవర్న మెంటుకు సప్టయి 
చేయబడును. 


ఈజిప్టులో యుద్ద పరిస్టితి. 


ఈజిప్టులో యుద్ధ పరిస్థితి ప్రస్తుతం మనకు 
అనుకూలంగానే చాలవరకు కగిపదుచున్నది, 
జర్మను సేనానియగు రామెలుయొక గ్రా "సేనలు 
"వెనుకకు తరుమబడినని. మనఠివ సైన్యము 
కోస్తావెంట ముందుకు చొచ్చుకొని పోగల్లినది. 
అచటి బ్రిటిషు సేనలకు అధిపతియైన సర్‌ ఆకి 
న సూరన ఓర్చు ఎక్కువగా ఉన్నది. ఆకి 
చ్రైక్కు.గారి సేనల స్థితి అనుదినము చక్కబడు 
చునేయున్నది. కాని రామెలు సేనానికికూడా 
రోజు రోజుకు (క్రొత్త జర్మను సేనలువచ్చి చేరు 
చున్నవి. 

సర్‌ ఆకిన్లెక్కుగారి బ్రిటిష్‌ విమానదళము 
చాలా నమర్థముగా సనిచేయుచున్నది. క్రింద 
నడచెడి మెట్ట పటాలములకు వెన్వెంటగా పైన 
బ్రిటిష్‌ విమానదళము నడచుటవల్లనే, మెట్ట 
సటాలములు నిర్భయముగా పోరాడగల్లుచున్నవి. 

(క్రీటు దీవిలో జర్మను విమానములు చాలా 
ఎక్కువగా సమకూర్శబడి యున్నవని తెలియు 


చున్నది. ఉత్తరాఫ్రికా సము|ద్రతీరమునకు (క్రీటు 
దీవి 200 మైళ్ల దూరములోనే ఉన్నది. ఆ జర్మను 
విమానాలు _సైప్రసుమీదగాని సిరియామీదగాని, 
(పయోగింవబడు నిమి త్తమే అచట సమకూర్చబడి 
యం రష్యాలో, కాకససులోనికి జర్మ 
నుసేనలు కొంతదూరము (ప్రవేశించిన పిమ్మటనే, 
(క్రీటులోని జర్మను విమానములు సిరియామీదకు 
పంపబడవచ్చును. లేదా టర్కీమీదనే జర్మనులు 
దండెత్త దలంచితే, అప్పుడా విమానములు టర్కీ. 
మీదనే (రు న. లేదా ఈజిప్ట 
లోనున్న రామెలు సేనాని సహాయార్థం అవి యీ 
జిపుకు పంపబడవచ్చును. విమానాలమీదనే రామె 
లు  "సేనానికి కొత్త పరు "సేనలు పంపబడుచున్న 
వి ఆ విధంగా ః జర్మను సేనలను తీసికొని వచ్చు 
చున్న జర్మను విమానములు ఇటీవల (బ్రిటిష్‌ 
విమానములచే అడ్డగింపబడెను. ఆ జర్మను 
విమానములలో 12 'వీమానాలు చెడగొట్టబ డెను, 


ఇతడు బిటిష్‌ విమానదళంలో ఉన్న దకీణా(ఫికా వై మానికుడు. 
చానెలు నము ముద్రంమీదకు గస్తీ తిరుగుట క్రై వై 
సాడు. ఆరనిమిషకా లంలో, తన కెదురై రె న రెండు జర్మను విమానాలను పడగొట్టి, వెంటనే 
తన విమానంలోనే రేకియోచ్వారా ప్రమా గ్రయారికారికి ఆ విషయం తెలియజేశాడు. లి 
నిమిషములలో తన మకాముకు తిరిగివచ్చి చేరినాడు, 


(na) క్‌ 
తన విమానంతో ఒక నాట్‌ మధ్యాహ్నం 


టోగో 


జపాను అనే రాజ్యం శాంత మహాసము 


(దంలో ఉన్న ఒక లంక. జపానుదేశంలో 
సుమాదు 9 కోట్ల జనాభా ఉంటుంది. జపాను 
గం దేనికి (ప్రసిద్ధి అని అడగండి. అగ్ని 


పర్వతాలకు, భూకంపములకు (ప్రసిద్ధి కెక్కినది. 
ప్పుడు భూకంపం వస్తుందో జపానులోని (ప్రజ 
అకు తెలియదు. ఎప్పుడు వచ్చినా రావచ్చును. 
భూకంపం రాగానే లక్షలకొలది యిళ్లు కూలి పడి 
పోతూ ఉండడం, తిరిగి ఆ యిళ్లు 'కట్టుకొనడం 
అచటి (ప్రజలకు అలవాపె పోయింది. భూమి 
కంపించినప్పుడు భూమి గజగజలాడినట్లుగా 
ఊగులాడుతుంది. అందుచేత జపానులో 6 అట్ట 
అతో క టన యిముకూడా అనేకం ఉన్నాయి. 
అటువంటి యిళ్లు పీరిగిపడిపోయినా , విశేష నష్టం 


లేమ. అగ్నిపర్వతాలుకూడా అప్పుడప్పుడు 
దవించిన పాషాణమును భూగర్భమునుండి పెకి 
ఎగజిమ్ముతూ ఉంటాయి. ఆ ద్రవ పాషా 
ణము గంధకదవ్యములతో కూడుకొనియుం 
టుంది, అగ్నివర్గమువలె _పెనుండి. [క్రిందకు 


సడి నట్టణములును, పల్లెలుసు ఆ వెల్లువలపాలై, 


టోజో:- జఊో: జో! 


భన్మమై పోతాయి. అందువల్ల (ప్రజలకు ఈ 
అగ్నిపర్వతాలు. ఎప్పుడు (ప్రకోపించునో తెలి 
యదు. హఠాత్తుగా తుపాను వచ్చినట్లుగానే, 
అగ్నిపర్వత అదే నౌ ప్రకోపించవచ్చును. ఇటు 
వంటి ఆగ్ని పర్యత సంకోభములున్నూ, ఇటు 
వంటి భూకంపములునూ హు ఆ జసానుదేశంలో 


తరచు సంభవించే యములై యున్నవి, 
ఇటువంటి (ప్రచండ గా. సంక్షోభములతో 
తల్లడీలెడి 


జ్యం ఎక్క_డ ఉన్న దయ్యా అంటే 
శాంతముహో హోసము; ద్రంలో ఉంది. శాంతమహో 
సముద్రంలో ఉన్న యీ దీవి ఆశాంతికి పుట్ట 
నికేపషముగా 7 వెలనియు 
విపరీతం 


నిల్లుగా, సంతో భముల 


ees ను రాజ్యంలో ఉన్న (పజల 


యొక్క_ మతము బౌద్దమకము. “అహింసా 
మోధర్మః “అని బుద్దుడు బోధించిన (ప్రశాం 
మైన మతమే వీరిది, 


“కాని, జపాను రాజ్యం 
యీ (ప్రశాంతమైన సాత్వికతత్వం (పజల 


6 యుద్ధ సంచిక 


స్వభావంలోగాని, రాజ్యాంగ నీతిలోగాని కన్పిం 
చదు. జపానులో సైనిక శాబవారిదే అధికార 
(ప్రాబల్యం యావత్తూ_వాళ్ల కు ఇతర రాజ్యాలు 
గెల్బుకొని, ఆక్రమించవలెననే దాహం తప్ప 
ఇంకొకటి లేదు. రాజ్యదాహం, ర_క్తదాహం 
(ప్రబలమై పోయింది. ఆత్మహత్య చేసికొనడం 
అనేది జపానువాళ్లల్లో చాలా గొప్ప ఘనకార్యం, 
ఈ ఆత్మహత్యనే జపాను భాషలో “హరి 
కెరి”” అంటారు. జపాను చక్రవర్తి చనిపోయి 
నట్లయితే, చ్మక్రవర్తియొక్కు శవముతో సహా, 
(ప్రభు భక్తితత్పరుడై నవాడు ఇంకొకడు ఆత్మ 
హత్య చేసికొంటాడు. చక్రవర్తి శవము 
ఒంటరిగా పోగూడదనియు, ఆ చక్రవర్తి, శవం 
తోబాటు మరొక గొప్పవాని శవం కూడా స్మశా 
నమునకు పోవలెననియు వాళ్ల దేశంలో ఏర్పడి 
యున్న యమమర్యాదగా ఉంది. మన హిందూ 
దేశంలో ఒకప్పుడు సహగమనం అనే (క్రూరా 
చారం ఉండేది. (బ్రిటిష్‌ ప్రభుత్వము వచ్చిన 
తర్వాత యీ దురాచారం అణచి వేయబడినది. 
భర్త చనిపోతే, భర్త శవంతోబాటు భార్యను 
కూడా దహనంచేసే సేవాష్ల. ఆవిధంగా చనిపోయిన 
భర్తతో (బ్రతికివున్న భార్య తగులబడినట్లయితే, 
అటువంటి భార్య దేవతలలో చేరుతుంది అని 
కొనియాడేవారు. అటువంటి [క్రూరరాక్షన దురా 
చారమువంటిదే నేటికిన్ని జపానులో ఉంది. 
సెనికపక్షంవారిదే అధికారం అగుటవల్ల జపాను 
వాళ్ల రక్తదాహంతో తాండవమాడుతూ ఇతర 
రాజ్యాలమీదకు (క్రూరంగా, అక్రమంగా దండ 
యాత్రలు సాగిస్తున్నారు. ప్రశాంత మైన 
అహింసా తత్వంతోకూడిన బౌద్ధమతం గల 
రాజ్యంలో (ప్రస్తుతం రాక్షసతత్వం _ విజృం 
భించి ఉన్నది. వారి బౌద్ధమతం వట్టి నేత్రి 
వీరకాయవంటిదిగా ఉంది. వారు అవలంబిం 
చినది బౌద్ధ మతం. వారిలో అవతరించినది 
రౌద్ర నుల. శాంత మహాసముద్రంలో ఉన్న 
ఆగ్ని పర్వతాల అశాంతి రాజ్యం ఇది. 

ఈ రాజ్యానికి (ప్రస్తుతం టోజో అనే అతను 
ప్రధాన మంత్రిగా ఉన్నాడు. టోగో అనే 
అతను విదేశాంగ వ్యవహార మంత్రిగా ఉన్నాడు. 
వీరి తత్వంతో ఏకీభవించినటువంటి “సెనిక పక్ష 
(ప్రముఖులే మరికొందరు మంత్రులు ఉన్నారు. 
ఈ మంత్రివర్గమువారే జపానును అనేక రాజ్యా 
లమీదకు ఉసీకొల్చుతున్నారు. జపాను (ప్రజ 


వైన 


[-ఆగన్టు 


లను యుద్ధాలకు పురికొల్పుతున్నారు. జపాను 
సేనలను రణరంగములకు ఉరికించుచున్నారు. 
కౌని యింత వీరావేశం వారు పుట్టించి సాధింప 
గల్లినది ఏమిటి ? అని బాగా ఆలోచిస్తే బర్మాను, 
మలయాను, సింగపూరును జయించారు. ఫిలి 
ప్పయిను లంకలను మరికొన్ని లంకలను ఆ॥క్ర 
మించారు. 

కాని, మొట్టమొదట జపానువారు చై నామీద 
దండయాత్ర సాగించారు. అయిదేళ్ల దాటినవి. 
ఇంకా. బై నాలో యుద్ధం, చీమ కాశీకి ప్రయాణ 
మైనట్లుగానే ఉంది. (బహ్మాండమైన చైనా 
రాజ్యం 45 కోట్ల జనాభాగల పెద్ద రాజ్యం. 
ఏనుగును ఎలుక పట్టి లాగుతున్నట్లుగా ఉంది. 
అక్కడ ఓక రోజున ఒక ఊరును జపానువారు 
పట్టుకొంటే, ఆ ఊరినే మరునాడు తిరిగి చైనా 
వారు ఆక్రమించుకొంటున్నారు. ఉయ్యాలా! 
జంపాలా ! అన్నట్లుగా, వారి వశంలోకి వచ్చిన 
ప్రాంతం వీరి వశంలోకీ, వీరి వళంలోవున్న 
(ప్రాంతం వారి వళంలోకీ ఊగులాడుతూ ఉండ 
డమే గాని, అంతులేని మొండి ఆటగా ఉంది. 
బై నాలో జపాను సైన్యం యీవిధంగా ఉయ్యాల 
ఊగుతూనే ఉంది. 

ఇది ఇట్లా ఉండగా, అమెరికాతో జపాను 
విరోధం పెట్టుకొని అమెరికామీద యుద్ధం 
(ప్రకటించింది. అమెరికాతో యీ చిన్న జపాను 
రాజ్యం యుద్దం చేసేటటువంటిదా ? నక్క 
ఎక్కడ నాగలోక మెక్క_డ ? అమెరికాకుగల 
మెక్క_డ? జపాను సైనిక సంఖ్య 
ఎక్క_డ ? అమెరికాకుగల నౌకాబల మెక్క_డ 
జపానుకుగల నౌకాబల మెక్క_డ ? అమెరికా 
యొక్క అఖండ అయిశ్వర్య మెక్క_డ ? జపా 
నుయొక్క_ నడుమంతరపు సిరి ఎక్కడ ? అమె 
రికాయొక డ్రా అంగబలమునకూ, అర్థబలమునకూ, 
ఆయుధ బలమునకూ జపాను జవాబు చెప్ప 
గలదా? అఖిల (ప్రపంచానికి అప్పు యిచ్చి, 
ఆయుధాలు సప్షయిచేసే (బ్రహ్మాండమైన అమె 
రికా రాజ్యం ఇంకా తన మూడో కన్ను పూర్తిగా 
తెరువలేదు. తెరిస్తే జపాను లంకను భన్మం 
చేస్తి తస్మాత్‌ ! జాగ్రత ! జాగ్రత!” అని 
జర్మనీకిన్ని యితర అక్షరాజ్యాలకుకూడా జ్ఞాన 
చకువులను తెరిపించగలదు. అటువంటి అమె 
రికా రాజ్యానికి చెందిన అలాస్కా. అనే (ప్రాంతా 
నికి చేరువలో ఉన్న అలూషియను దీవులమీదకు 


1942) 


జపాను దండె త్తీంది. అందుకనే అమెరికా 
వారు అలాస్కా_లోను ఆలూషియను దీవులలోను 
15 కోట్ల డాలర్లు ఖర్చుచేసి విమానాశ్రయములను, 
నౌకాశ్రయములను, సై నిక స్థావరములను నిర్మిం 
చుచున్నారు. 
రష్యాయొక్క_ తూర్పు భాగమైన 'సెవీరియా 
సరిహద్దున్నూ, చైనా సరిహద్దున్నూ కలిసి 
వున్నవి. సై బీరియాయున్నూ, అమెరికాలో 
చేరిన అలాస్కాయున్నూ సమీపంగా ఉన్నాయి. 
రెండింటికీ మధ్యలో అలూషియను దీవులు, 
రెండు దూలాలకు కట్టిన ఉయ్యాల తాడువలె 
ఉన్నవి. రష్యామీదక్‌, అనగా సై వీరియా 
మీదకు దండె త్తవలెననే సంకల్పంక్లూడా జపా 
నుకు కలుగుచున్నది. అందుకనే 10 లక్షల 
జపాను సేన సైబీరియా సరిహద్దులో ఉత్తర 
చైనాలోని మంచూరియాలో చేర్చబడినట్లుగా 
వార్తలు వచ్చాయ. ఆ సరిహద్దులవద్దనే రష్యా 
లోని సై వీరియాలో 6 లక్షల రష్యను సేన చేర్చ 
బడింది. 'సైవీరియా కోస్తా యావత్తూ జపాను 
వాళ్లు ఆ(క్రమించవలెననే ఉద్దేశంతోనే .అలూషి 
యను దీవులలో ఒకటి రెండు చోట్లకు చేరి 
నట్టుగా తెలియుచున్నది. 


ఇటు రష్యాలోని 'సెవీరియామీదకు దండె 
త్తుటకున్నూ, అటు అమెరికావారి అలాస్కా. 
మీదకు దండెత్తుటకున్నూ ఎటు వీలైతే అటు 
ఊగుటకు మధ్యనున్న ఉయ్యాలతాడునంటి అలూ 
షియను దీవులలో జపాను సేనలు (ప్రవేశించవలె 


అమెరికా నేనలు 
ఎకముఖముగా 


అమెరికాయున్నూ ఇంగ్లాండున్నూ అంత 
కంతకు ఎక్కువ కలిసి మెలిసి యుద్ధరంగంలో 
నిలువబడుచున్నవి. ఈ విషయమే విజయ 
సూచకంగా దె ధైర్య సూచకంగా ఉన్నది. అమెరి 
కను సేనలు ఐర్లాండు ఉ త్త భాగములో 
దిగినవి. అటు పిమ్మట మరికొన్ని అమెరికను 
సేనలు ఆస్ట్రేలియాలో దిగను. అచట మిత్ర 
మండలి సేనల కన్నింటికిని మాకార్దరు అను 
అమెరికను సేనాని ఆధిపత్యము వహించియు 
న్నాడు. అమెరికను సెనికులు ఇప్పుడు అండను 


9 లర 
త్రి టిషు 


యుద్ధ సంచిక 7 


నని జపాను (ప్రధానియగు టోజోగారున్నూ, 
జపాను విదేశాంగ మంత్రియగు టోగోగారున్నూ 
ఒక గొప్ప ఎత్తు వేసినారు. కాని అటు 
అమెరికామీద దండెత్తుటకుగాని, ఇటు రష్యా 
మీదకు దండెత్తుటకుగాని జపానువంటి చిన్న 
రాజ్యానికి ధైర్యం చాలడం లేదు. ఉయ్యాలలో 
ఎక్కి కూర్చున్నారు గాని ఎటు ఊగవలేనో 
తోచడం లేదు. ఆ రెండు పెద్ద రాజ్యాలమీదకు 
దండె త్తే సమయంలోనే (బ్రహ్మాండమైన చైనా 
రాజ్యం ఇదే సమయమని మరింత విజృంభించి 
చై నాలో జపానువాళ్లను నరయజ్ఞం చేస్తుంది. 


జపాను చతల యుద్దతం త్రం ఉయ్యాల 

ఊగుతోంది. ఉరితీయబడేవానికీకూడా మెడకు 
ఉచ్చు తగిలించితే, ఉయ్యాల ఊగినట్టుగా ఊగి 
(ప్రాణాలు విడుస్తాడు. అటువంటి ఉయ్యాల 
ఊగడమే జపానుకు ఆబరుకు సంభవించేటట్లుగా 
ఉంది. ప్రస్తుతం జపాను అందుకనే విజృం 
భించకుండా _స్తంభించివున్నది. ఈ ఉయ్యాల 
ఊగిన కొలదీ ఉచ్చు మరింత బిగుసుకుంటుంది. 
ఇటు అమెరికావారూ, అటు రష్యావారుకూడా 
జపానును ఉయ్యాల ఊపుతూ జోలపాట పాడే 
రోజులు సమీపిస్తున్నాయి. 

జపాొనుశాలారకు ఉంయ్య్య్యాలా ! 

ఉయ్యాలో యమ్మ ' ఉయ్యాలా ! 

ఢఉంయ్యాల జంపాల ' జపానువాలా ! 

లేవద్దు ! ఏడ్యదు ' లేచితే కంతామ్‌ ' 

జోల పాకీ నీకు జోలి చూపిస్తామ్‌ ! 

పాటపాడీ నీకు పాడె కట్టి స్తామ్‌ ' 

టోగోకునూర ! జోజో ' టోజోకుమార ' జో ! బో! 


సేనలు 
నిలువబడుటి. 


నగర వీధులలోనే తిరుగుచున్నారు. జనరలు 
స్టిల్వెలుగారు బర్మాలోని చైనా సేనలకు ఆధిపత్య 
ము వహించి పనిచేసిరి అప్పుడు అమెరికను 
వాలంటీరు దళము అచట చాలా పనిచేసెను 
అమెరికను సేనలు ఇండియాకు కొన్ని చేరి 
యున్నవి. న్యూగినియోలోకూడా అమెరికను 
నెనికులు దిగినట్లుగా వారలు వచ్చుచున్నవి, 
కనుక్క అమెరీకా, ఇంగ్లండుల మైత్రి "కేవలం 
సఖ్యత కాదనియు అయిక్యత యనియు బోధ 
సడుచున్నది. 


కీ యుద్ధ సంచిక 


[/-ఆగస్టు 1942 
అ 


యుద్ధావసరములకై సర్కారు తీనికొనే భూములు. 


ఇండియా డిఫెన్సు చట్టములోని రూల్సు 
ప్రకారముగా గవర్న మెంటువారు యుద్ధావసర 
(ప్రయోజనములశకై కొన్ని భూములను త్రీస్తికొను 
చున్నారు. కొందరు భూస్వాములవద్దనుండీయు, 
ఆ భూములయందు సాగుబడి హక్కు_ కలిగినట్టి 
రైతులవద్దనుండియు, సర్కారువారు తీసికొను 
చున్నారు. యుద్ధానంతరం సర్కారువారికి ఆ 
భూములతో అవసరము లేనప్పుడు ఆ భూము 
లను తిరిగి వదలుకోగలరు. అట్టి సందర్భ 
ములో ఆ భూములను వాటియొక్క మొట్ట 
మొదటి అనాది థామందు అగు జమీన్‌ దారుకు 
సర్కారువారు యిచ్చి వేయరాదనియు, ఏ ఆసామి 
వద్దనుంచి, లేదా ఏ రైతువద్దనుంచి సర్కారువారు 
వాటిని తీసికొనియుండిరో వానికే ఆ భూములను 
తిరిగి యివ్వవలెననియు, వారి హక్కు భుక్తము 
లను వారికి తిరిగి యధ్యాపకారంగా కలుగజేయవలె 


బరానుంచి శర 


ననియు కోరుచున్నట్లుగా ఇండియా గవర్న 
'మెంటువారికి తెలిసినది. అనాది [ప్రప్రధమ 
భూఖామందైన జమీన్‌దారుకు ఆ భూములను 
ఒప్పజెప్పుటకు గవర్న మెంటువారు మున్ముం 
దుగా నిరాకరించెదరు. అది గవర్న మెంటువారు 
అవలంబింపదలభఛిన వ్యవహారపద్ధతియైయున్నది. 
ఈ విషయమై రాష్ట్రీయ ్రభుత్వములతో ఇండి 
యా గవర్న మెంటువారు సం|ప్రతించుచున్నారు. 
ఏ ఆసాములవద్దనుంచి, ఏ రై తులవద్దనుంచి 
సర్కారువారు యీ భూములను 'యుద్ధావసరము 
లకై. తీసికొనుచున్నారో, ఆ భూములను సర్కా 
రువారు తిరిగి వదలి వేయునప్పుడు సదరు ఆసా 
ములయొక్క_యు, రై తులయొక్కయు హక్కు 
భుక్తముల విషయమై గవర్న మెంటువారు తప్పక 
శ్రద్ధ నహించగలరని ప్రస్తుతము అభయ మివ్వడ 
మైనది. 


శరణార్థులు : 


విమానాలమీద వచ్చినవారు 11,210 మంది. 


బర్మానుంచి ఇండియాకు చేర్చబడిన శరణా 
గతుల సరియైన లెక్క వివరములను ఇప్పుడు 
అధికారరీత్యా యివ్వగల్లుచున్నారు. 1942 జన 
వరి 1వ తేదీ మొదలు 1942 మే నెల 9 వ 
తేదీ వరకు బర్మానుండి ఇండియాకు విమానాల 
మీద చేర్చబడిన శరణాగతుల సంఖ్య 11,210 
మందియని లెక్క. తేలినది. 

రంగూను, లాషియో, మాగ్వే, ప్వెటో అను 
పట్టణములనుండి చిట్టకాంగుకు, కలకత్తాకు విమా 


రష్యాకు మిత్రరాజ్యాల సహాయం. 

అమెరికావారి మెట్ట పటాలములు, విమాన 
దళములు, ఇప్పుడు ఇంగ్లాండుకు చేరియున్నవి. 
జర్మనీమీదకు దూకుటకు సిద్దముగా వేచియు 
న్నవి. యూరోపు యుద్ధరంగమునకు పంప 
బడుచున్న అమెరికను సీనేలకు సర్వ సేనానిగా, 
జనరలు ఎల్సెను హవరుగారు నియమింపబడి 
యున్నారు. త్వరలోనే జర్మనీమీద దెబ్బ కొట్ట 


MADRAS 


_ నాలమీద 5,116 మంది చేర్చబడిరి. 


ఉత్తర 
బర్మాలోని మిట్కయిను నుండి అస్సాము రాష్ట్రా 
నికి 6,094 మంది చేర్చబడిరి. మొదటచెప్పిన 
5,116 మందిలో 1,880 మంది భారతీయులు, 
3,060 మంది యూరోపియనులు ఆంగ్లో యిండి 
యనులు కలరు. తరువాత చెప్పబడిన 6,094 


3 


మందిలో 2,195 మంది భారతీయులు, 291 


మంది యూరోపియనులు, 2,516 మంది ఆంగ్లో 


యిండియనులు,408 మంది ఆంగ్లోబర్మనులుక లరు* 


బడును ఆ దెబ్బ అతిదారుణమైన దెబ్బ. 
జర్మనీ ఆ దెబ్బకిక తాళజాలదు. 


మద్రాసు పటాలములో జనహాని. 

ఈ |క్రిందివారికి అపాయము కలిగెనని తెలియ 
జేయుటకు చింతిల్లుచున్నాము హూ 
గాయపడినవారు. 


ఐ జియస్‌.సి. , జి యస్‌ యఫ్‌. 1847; డబ్ల్యు, వెయిటరు 
ముసిస్వామి. 


PRINTED AND PUBLISHED BY THE SUPERINTENDENT, GOVERNMENT PRESS. 


